Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజ పత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.35 


AMARAVATI , WEDNESDAY , SEPTEMBER 8 , 2021 


G.271 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


--X- 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 


MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 


COMMISSIONER 
VIJAYAWADA MUNICIPAL CORPORATION , VIJAYAWADA . 


Roc.No. 163030/2010 . 


Dt . 04-09-2021 


- 


TOWN PLANNING - VIJAYAWADA MUNICIPAL CORPORATION - ENHANCEMENT 

OF ADVERTISEMENT TAX RATE / DISPLAY DEVICE FEE RULES FROM THE 
YEAR 2018-19 MUNICIPAL COUNCIL 

COUNCIL PASSED RESOLUTIONS 
FOR ENHANCEMENT FROM 1.4.2018 - PUBLISHED IN NOTICE BOARD 
OF THIS OFFICE - OBJECTIONS / SUGGESTIONS CALLED FOR - NO 
OBJECTIONS / SUGGESTIONS RECEIVED . 


Ref 


: 


1 ) Schedule rates on Advertisement Tax inforce . 
2 ) C.R.No. 48 , Dt . 30.10.2019 of the Vijayawada Municipal Corporation 

on enhanced rates of advertisement tax / display device fee . 
3 ) C.R.No. 64 Dt . 30.10.2019 of the Vijayawada Municipal Corporation 

on enhanced rates of advertisement tax / display device fee 
4 ) C.R. No. 32 Dt . 22.6.2020 of the Vijayawada Municipal Corporation 

regarding change of nomenclature of advertisement tax as per the 
Gazettee No 9 of 2020 dt 3.1.2020 of Government of Andhra Pradesh 
as Display Device Fee . 


* * * 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE , September 8 , 2021 


కౌన్సిల్ వారికీ చర్చనీయాంశము 


విజయవాడ 


పలు 


మెంటు 


నగరపాలకసంస్థ రోడ్ల మీద 

అడ్వర్టైజ్ 
బోర్డులు / హోర్డింగులు / ఆర్చీలు / ఎలక్ట్రానిక్ డిస్ ప్లే బోర్డుల ను నెలకొల్పుచున్నారు , సదరు అడ్వర్టైజ్ 
మెంట్లు ప్రదర్శించినందుకు గాను విజయవాడ నగరపాలక సంస్థకు అద్దె రూపములో వసూలు 
చేయుటకుగాను ఈ దిగువ రేట్లను ప్రతిపాదించటమైనది . 


వరుస 


బోర్డు వివరము 


ఏ- తరగతి 


బి- తరగతి 


సి- తరగతి 


నెం . 


రూ . లలో 


రూ . లలో 


రూ . లలో 


1 


6203.80 


5584.88 


4963.05 


2 


6203.80 


5584.88 


4963.05 


3 


7447.50 


6943.55 


6448.42 


4 


హోర్డింగులు 2.5 చ.మీ. కు 
బస్ షెల్టర్లు 2.5 చ.మీ. కు 
పోల్ యాడ్స్ , డైరెక్షన్ బోర్డులు , ఎలక్ట్రికల్ 
స్థంబాలపై అడ్వర్టైజ్మెంట్ బోర్డులు , సిటి 
కేబుల్స్ లేక ఇతర స్థంబాలు ( బోర్డు 
ఒక్కింటికి ) 
బోర్డులు / 6 ఓట్లు గల సినిమా వాల్ 
పోస్టర్స్ అతికించు బోర్డు సైజు 10x5 
( బోర్డు ఒక్కింటికి ) 
ఎలెక్ట్రానిక్ మీడియా డిసీ బోర్డులు 
( చ.అడుగునకు ) 
ఆర్చీ ఒక్కింటికి 
రొటేటింగ్ విషన్స్- సైజు 4x6ft . ఫోర్ సైడ్స్ 
తాత్కాలిక ఆర్చీలు 
ఇనామబుల్ బెలూన్స్ ( నెల ఒక్కింటికి ) 


14886.18 


13895.92 


12902.73 


5 


2979.58 


2979.58 


2979.58 


6 


297732.69 


248111.07 


225556.31 


7 


173677.14 


148867.04 


135334.38 


8 


74433.91 


59544.77 


49621.62 


9 


24809.33 


24809.33 


24809.33 


10 


126.71 


97.25 


88.40 


ప్లూట్ బోర్డులు - సైజు 2X1 గల బోర్డులు 
నెల ఒక్కింటికి 
స్తంబాలపై నిలువుగా ఏర్పాటు 
చేయబడిన పోల్ యాడ్స్ - సైజు 3x2 గల 
బోర్డులు నెల ఒక్కింటికి 
మొబైల్ మీడియా బోర్డు సైజు 2.5 చ.మీ. 


11 


624.80 


598.26 


571.74 


12 


4556.32 


3949.22 


3675.11 


కు 


13 


గ్లో సైన్స్ బోర్డు - 2.5 చ.మీ. కు 


5467.00 - 4739.06 


4370.65 


గోడల మీద ప్రకటనలు 


2.5 


14 


2732.02 


2369.53 


2186.79 


చ.మీ. కు 
నియాన్ సైన్స్ బోర్డు 
2.5 చ.మీ. కు 


15 


10934.02 


9478.12 


8741.32 


ANDHRA PRADESH GAZETTE , September 8 , 2021 


3 


16 


294.72 


294.72 


294.72 


17 


29471.77 


23577.42 


17683.06 


18 


2947.18 


2357.74 


1768.31 


రోడ్డుకు సమాంతరముగా ఏర్పాటు 
చేయబడిన క్లాత్ బ్యానర్లు - ( వారము 
ఒక్కింటికి ) 
ట్రాఫిక్ అంబరిల్లాస్ ( ఒక్కింటికి ) 
రోడ్ షోస్ ( రోజుకు ) 
ప్రజా శ్రేయస్సుకు సంబందించిన ప్రకటన 
బోర్డులు 
2.5 చ.మీ. కు 
ప్రైవేటు గోడల పై వాల్ పోస్టర్స్ -ప్రతీ 100 
పోస్టర్లకు 


19 


6203.80 


5584.88 


4963.05 


20 


2947.18 


2947.18 


2947.18 


విజయవాడ నగరపాలక సంస్థ చట్టం లోని సెక్షన్ 197 , 198 మరియు 420 ల ననుసరించి 
నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్ల ప్రక్కన ప్రదర్శించే అడ్వర్టైజ్ మెంట్ల పైన పై పట్టికలో పేర్కొనబడిన 
ప్రతిపాదిత రేట్లను 2018-19 ఆర్ధిక సంవత్సరము నుండి అడ్వర్టైజ్ మెంటు ఏజన్సీలు మరియు 
వ్యాపార సంస్థల నుండి అద్దె రూపం లో వసూలు చేయుటకు నిర్ణయము కొరకు కౌన్సిల్ వారి 
ముందుంచిన ఆఫీసు సూచన చదవటమైనది . 

వి . ప్రసన్న వెంకటేష్ , 

కమీషనరు . 


4 


ANDHRA PRADESH GAZETTE , September 8 , 2021 


కౌన్సిల్ వారికీ చర్చనీయాంశము 


విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల అడ్వర్టయిజ్ మెంట్ హోర్డింగ్ లు / బోర్డులు పలు 
సంస్థలు అనదికారికముగా ఏర్పాటు చేయుచున్నారు . వాటి వలన నగరపాలక సంస్థకు వచ్చే 
ఆదాయమును కోల్పోవటము జరుగుచున్నది . 


వసూలును 


ఇందుపై సమర్పించునదేమనగా నగరపాలక సంస్థ పరిధిలో అడ్వర్టయిజ్ మెంట్ పన్ను 

నగరపాలక సంస్థ చట్టములోని సెక్షన్ 197 మరియు 420 లోని ప్రొవిజన్స్ ను 
అనుసరించి వసూలు చేయుట జరుగుచున్నది . సదరు పన్నును ను 2002-03 సంవత్సరము 
నుండి 2017-18 వరకు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా చేపట్టుట జరిగినది . చివరిసారిగా 2010-11 
సంవత్సరము లో అడ్వర్టయిజ్ మెంట్ చార్జీలు ఈ దిగువ చూపిన విధముగా నోటిఫై చేసి ప్రైవేటు 
ఏజన్సీకి పన్ను వసూళ్లు లైసెన్సును మంజూరు చేయటమైనది . 


నోటిఫై చేయబడిన రేట్లు 


SI.No 


Nature of Board 


។ 


Hoarding 


A Class 

in Rs . . 
2783.86 
Per 2.5 Sq.mts 
2783.86 
Per 2.5 Sq.mts 


B Class 

in Rs . 
2506.13 
Per 2.5 Sq.mts 
2506.13 
Per 2.5 Sq.mts 


C Class 

in Rs . . 
2227.09 
Per 2.5.Sq.mts 
2227.09 
Per 2.5 Sq.mts 


2 


Bus Shelters 


3 


3341.95 
Per board 


3115.81 
Per board 


2893.63 
Per Board 


4 


6235.58 


5789.90 


per board 


per board 


01 


1337.04 


1337.04 


Pole Ads , Direction 
Boards . Advt . boardson 
electrical poles / Siti 
cable or any other poles 
Boards / six sheets 
Cinema Boards 10x5 
Electronic Display 
Boards 
Arches per each 
Rotating Visions 4x6ft 
four sides 
Temporary Arches 
Balloons / inflatables 
each per month 
Fluit Boards 2x1 size 


6679.94 
per board 
1337.04 
per sft 
133602.92 
77934.92 


per sft 


per sft 


6 
7 


11335.99 
66801.77 


101214.89 
60729.20 


8 
9 


33401.06 
11132.80 


26719.79 
11132.80 


22266.93 
11132.80 


10 


11 


Vertical Ads on Poles 
3x2 each 
Mobile Media 


12 


13 


Glow signs 


14 


56.86 
Per month 
280.37 
per month 
2044.58 
for 2.5 sq.mts 
2453.23 
for 2.5 sq.mts 
1225.95 
for 2.5 sq.mts 
4906.47 
for 2.5 sq.mts 
132.25 
per each per 
week 
13225 
per each 
1322.50 
per day 


39.67 
Per month 
256.56 
per month 
1649.15 
for 2.5 sq.mts 
1961.26 
for 2.5 sq.ms 
981.29 
for 2.5 sq.mts 
3922.53 
for 2.5 sq.mts 
132.25 
per each per 
week . . 
7935 


Wall paintings 


43.64 
Per month 
268.46 
per month 
1772.15 
for 2.5 sq.mts 
2126.58 
for 2.5 sq.mts 
1063.29 
for 2.5 sq.mts 
4253.16 
for 2.5 sq.mts 
132.25 
per each per 
week 
10580 
per each 
1058.00 
per day 


15 


Neon signs 


16 


Cloth banners parallel to 
road 


17 


Traffic Umbrellas 


per each 


18 


Road shows 


793.50 
per day 


ANDHRA PRADESH GAZETTE , September 8 , 2021 


5 


19 


Advertisements on any 
type of public utilities 
Wall posters on private 
walls only 


2783.86 2506.13 

2227.09 
per 2.5 sq.mts per 2.5 sq.mts per sq.mts 
1322.50 1322.50 

1322.50 
per 100 posters | per 100 posters | per 100 posters 


20 


2018-19 


TPO , అడ్వర్టయిజ్ మెంట్ వారు నిర్వహించుచున్న సర్వే యందు అనేక బోర్డులు 
అనదికారముగా ఏర్పాటు చేయబడినట్లుగా కనుగొనబడి అట్లు ఏర్పాటు చేయబడినటువంటి 
బోర్డులు తొలగించుట జరుగుచున్నది . 

గౌరవ హై కోర్టు వారి ఉత్తర్వులు WP.No. 41898/2018 ననుసరించి 
సంవత్సరము నుండి డిపార్టుమెంటు ద్వారా అడ్వర్టయిజ్ మెంట్ పన్ను వసూళ్లు 
చేయబడుచున్నవి . 

అనధికారికముగా ఏర్పాటు చేసిన బోర్డుల విషయమై పెనాల్టీగా రూ . 5000 / - లు వసూలు 
చేయుటకు మరియు బోర్డు సైజును బట్టి అడ్వర్టయిజ్ మెంట్ పన్నును 2010-2011 
సంవత్సరములో నోటిఫై చేసిన ప్రకారము 2018-19 సంవత్సరము నుండి వసూలు చేయుటకుగాను 
కౌన్సిల్ వారి ఆమోదము కోరుచూ వ్రాసిన ఆఫీసు సూచన చదవటమైనది . 


వి . ప్రసన్న వెంకటేష్ , 

కమీషనరు . 


-X 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


